


ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి 


2014 





BHASHA - SAMSKRUTI 
© Prof. Dr. Korada Mahadeva Sastri M.A., D.Litt. 
Author & Editor 


First Impression : 2014 
Copies : 500 
Price : Rs. 500 /$ 50 


Type Setting: Dr. Ch. Suryanarayana 
Ph: +91 8919904928 


Printing : Vamsi Art Printers Pvt. Ltd. 
Ph: +91 40 23311858 
Publisher: Saraswati Prachuranalu 


ISBN: 978-93-5156-804-9 


For Copies: 


Dr. Venkat Korada 
venkatkorada@gmail.com 


ఆచార్య కోరాడ మహాదేవశాస్తి 


2014 


ముందుమాట 


కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడు నాకు భాషాశాస్త్ర 
విషయాల్లో విశేషమైన స్ఫూర్తి కలిగింది. ఆనాడు చదువుకున్న భాషాశాస్త్ర 
వివరాలు చాలావరకు కాలగర్భంలో కలిసిపోయినా ఆ సంస్మారం నాలో 
కొంత మిగిలిఉండి ఈ పుస్తకం రాయించింది. 

గురువులు సునీతీ కుమార్‌ ఛటర్జీ పదాల పుట్టుపూర్వోత్తరాల 
గురించి చెప్పిన విధానంతో ప్రభావితమై తెలుగు పదాల పుట్టుపూర్వోత్తరాలను 
అన్వేషించాలనే ఉత్సుకతతో “తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువు” రాయడం 
జరిగింది. దీనిని విస్తరించి ఇతర పదాల చరిత్ర, ఆ పదాల చుట్టూ ఉన్న 
వాతావరణము శబ్దవైచిత్రి వ్యాసంలో చెప్పబడింది. నేను చదువుకున్న కొన్ని 
అంశాలు అరవైవళ్ళకు పైబడ్డా మరచిపోలేదు. అలాంటిది ఒకటి 
ఆటో జేస్పెర్సన్‌ రచించిన “లాంగ్వేజ్‌: ఇట్స్‌ నేచర్‌, డెవలప్మెంట్‌ అంద్‌ 
ఆరిజిన్‌ అనే పుస్తకం లోని విషయాలు. వాటిని ఆధారం చేసికొని తెలుగుకి 
అన్వయించి శబ్దప్రతీకము” అనే వ్యాసాన్ని రాశాను. ఈ విషయం గురించి 
నా ఎరుకలో మరెవ్వరూ రాసినట్లు కనపడదు. సంస్కృృతమునుండి ప్రాకృతము, 
ప్రాకృతమునుండి తెలుగు పదములు మారివచ్చిన విధము 'వైకృత పదావళి' 
లో చూపబడినది. సంస్కృత, ప్రాకృత భాషల్లో నిష్టాతుడైన సుకుమార్‌ సెన్‌ 
ఉపన్యాసములు ఈ వ్యాసం రాయడానికి ప్రేరణ. 

భాష సంస్కృతితో ముడిపడి ఉంటుంది. పూర్వ యుగములో 
ఉన్న మూల ఇండోయూరోపియన్‌ భాషా జనులు పశ్చిమముగా వెళ్ళినవారు 
యూరోపియన్లుగానూ, దక్షిణంగా సాగివచ్చి హిందూదేశమునకు వచ్చినవారు 
హింద్వార్యులుగానూ రూపొందారు. ఆర్యులు హిందూదేశానికి రాక పూర్వం 
ఇక్కడ నెలకొనియుండిన అనార్య జనులతో సమ్మిశ్రణము చెందిన 
ఫలితముగా బయలుదేరిన భాషా సాంస్కృతిక విశేషములను ఈ (గంథం 
నిరూపిస్తుంది. 


vil 


ప్రాబ్బన్నయ భాషా స్వరూప శైలీ విన్యాసములు ఏడవ శతాబ్దం 
నాటికే నన్నయశైలితో పోల్చదగిన కావ్యశైలి బయలుదేరినదని తెలుపుతున్నది. 
తెలుగు దేశంలో రాజవంశములు తదితరులు వేయించిన శాసనములు 
విశేషముగా ప్రకటింపబడినవి. ఇటీవలి భాషలో కొత్తగా బయలుదేరిన 
ధ్వనులకు తగిన లిపి సంస్మరణా విధానము సూచింపబడినది. 

ఇట కొన్ని విషయములు గమనించవలసి ఉంది. భాషాశాస్త్రజ్ఞులు 
చెప్పిన కాలనిర్ణయము కొందరు ప్రాచీన పండితుల అభిప్రాయమునకు 
భిన్నమైనది. ఇక్కడ భాషాశాస్త్రజ్ఞుల అభిప్రాయము గ్రహింపబడింది. తెలుగు 
భాషా పరిశోధకులు ద్రావిడ భాషతోపాటు ఇతర భాషాకుటుంబములకు 
చెందిన భాషలను తెలుసుకొనుట అవసరం. ఇది భాష సమగ్ర అవగాహనకు 
తోడ్చడుతుంది. ఆధునికార్యభాషల్లో ప్రధానమైనదేకాక రాష్ట్రభాష కూడా 
అయినందున హిందీ భాషను గురించి ఈ (గంథంలో కొంత విపులంగా 
చర్చించడం జరింగింది. నన్నెచోడుని కుమారసంభవము నన్నయకు భిన్నమైన 
మార్గమును అనుసరించిన అత్యున్నతమైన కావ్యము. ఇందులో 
వివరింపబడిన ఆంధ్ర కవితా సంప్రదాయము, కన్నడభాష కవితా 
సంప్రదాయ ప్రభావము, జైన సంప్రదాయము, తమిళ పదముల వాడుక 
మొదలగునవి తెలుగుసాహిత్యంలో వేరొకచోట కనబడవు. విజయనగర 
సామ్రాజ్య కాలంలో జరిగిన సాంస్కృతిక భాషాసాహిత్యముల అభివృద్ధి 
ఆంధ్రదేశ చరిత్రలో విశిష్టమైనది కనుక ఇచట ప్రస్తావింపబడినది. 
మాళవదేశంలో జరిగిన కథ నామసామ్యమున రాజమహేంద్రవరములో 
జరిగినట్లు కథారంగము మారుట సారంగధరుని కథలోని విశేషము. 

ఈ పుస్తకం పరిశోధనాత్మకమైనది. “తిక్కన భాషా విశేషాలు” 
అనే వ్యాసంలో మొదటి వాక్యం ‘13వ శతాబ్దంలో భాష ఒక మలుపు 
తిరిగింది” అన్నప్పుడు అంతకు పూర్వాపరాలలో భాష ఏ విధంగా ఉన్నది 
అన్న ప్రశ్న బయలుదేరుతుంది. ఈ గ్రంథంలో వ్యాసాలు ఇలాంటి ప్రశ్నలు 
లేవదీస్తాయి. 


vill 


సరస్వతీ స్తుతి మొదలుకొని భరతవాక్యం వరకు గల విమర్శనాత్మక, 
పరిశోధనాత్మక వ్యాసాలు భాషాభిమానులకు నూతన విషయములను 
ఆవిష్కరించి అలరిస్తాయని ఆకాంక్ష, కాలమే దీనికి ప్రమాణము. 


కోరాడ మహాదేవశాస్రి 
అనంతపురము 
09-04-2014. 


9 ౫౦ వష రాల మ లి టి ల 


YW © పరి WW WwW సరి ఆ అ క దై ద బు దా గ్రా గా దో 
అ చమ © [9 అ అ © © ఎ రా 0 మ © WD = © 


వ్యాస సూచిక 


ప్రపంచ భాషలు 
ఇందో-యూరోపియన్‌ భాషలు 
భాషాశాస్త్రం బయలుదేరిన కాలం 
ఇందో-యూరోపియన్‌ జనులు 
హింద్వార్య భాషాపరిణామం 

ఇండియా - ఇరాన్‌ 

ఆర్యభాషపై అనార్యభాషా ప్రభావం 
ఆర్య అనార్యుల సాంస్కృతిక సమ్మేళనం 
ఆర్య అనార్యుల మతసమ్మేళనం 


. (ద్రావిడభాషలు 

గ్‌ సంస్కృతంలో ద్రావిడ ప్రతిదేయ పదాలు 
సంస్కృతంలో ఆగస్లో-ఏషియాటిక్‌ పదాలు 

. ద్రావిడభాషలలో ఇటీవలి పరిశోధనలు 

. ప్రాచీనాంధ్రభాషా స్వరూప స్వభావాలు 

. ప్రాచీన, మధ్యయుగ శాసన పదావళి 

. తిక్కన రచనలో భాషావిశేషాలు 

. విభక్తి పల్లటము 

. రాయవాచకంలో భాషావిశేషాలు 

. వైకృత పదావలి 

. కొన్ని శబ్దముల వ్యుత్పత్తి 

. తెలుగుభాషా ధ్వనులు - ప్రధాన లక్షణాలు 
. వ్యావహారికం - గ్రాంథికం 

. ప్రాబ్బన్నయ తెలుగుభాషలో వ్యావహారిక కావ్యశైలీ భేదములు 
. అర్థసందిగ్గతకు పరిష్కారం 

. శ్రుతి 


Xiv 


అ ర ల = 


15 
24 
26 
29 
33 
38 
39 
42 
483 
44 
46 
48 
50 
ర్‌1 
ర్‌తి 
61 
64 
66 
68 
70 
71 


26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
383. 
34. 
తర్‌. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
48. 
44. 
45. 
46. 
47. 
48. 
49. 
50. 
ర్‌1. 


సామ్యము 

ఊనిక - స్వరము 

లోకనిరుక్తి 

వివిధ ప్రాంతాలలో అనునాసికోచ్చారణ 

ధ్వని మార్పు 

అర్థ పరిణామము 

శబ్ద్బప్రతీకము 

గసడదవాదేశం రావడానికి కారణం 
సంభావ్యతార్థకం 

సంఖ్యావాచక పదనిర్మాణం 

తెలుగుపై ఉర్టూభాషా ప్రభావం 

తెలుగుపై యురోపియన్‌ భాషల ప్రభావం 
విజయనగరం - కృష్ణదేవరాయలు 

భారత భాగవత పద్యాలు 

చెళ్ళపిళ్ళరాయ చరిత్ర (బీబీ నాంచారు కల్యాణగాథ) 
తెలుగువ్యాకరణ రచనాసంప్రదాయం 

వ్యాకరణ సంజ్ఞలు 

సంధిలో చారిత్రిక అవశేషాలు 

సహాయకక్రియతో అర్థవిశేషం 
క్రియాజన్యవిశేషణంతో సమాపక క్రియ 

తెలుగు సంస్కృృతములలో సమాపకక్రియల తులనాత్మక పరిశీలన 
కుమారసంభవకావ్యంలో పాతమాటలు - అర్థాలు 
నన్నిచోడుని కవితాసంప్రదాయము - పలుకుబడి 
కుమారసంభవమున సామెతలు - జాతీయములు 
కుమారసంభవమున జైనసంప్రదాయము 
సారంగధరుని కథ 


Xv 


73 
74 
75 
76 
77 
81 
88 
96 
97 
98 
100 
102 
104 
106 
107 
110 
113 
115 
115 
116 
117 
121 
126 
130 
131 
132 


ర్‌2. 
ర్‌. 
ర్‌4. 
ర్‌ర్‌. 
56. 
ర్‌7. 
ర్‌రి. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 


తెలుగులో మణిప్రవాళశైలి 

మనుష్య - జంతు - వృక్షసంబంధ పదాలు 
చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ - తెలుగుభాషా సాహిత్యోద్ధారకుడు 
హిందీభాష ఉద్గమము 

హిందీలో అనునాసికత్వం 

హిందీలో లింగవిధానం 

హిందీలో వచనవిధానం 

హిందీలో విభక్తి 

హిందీపై పంజాబీభాషా ప్రభావం 

హిందీలో లోకనిరుక్తి 

హిందీ బెంగాలీ భాషలలో కృష్ణ శబ్దం 
శబ్దవైచి త్రి 

గురుపూజాంజలి 

ప్రాస్తావిక శ్లోకాలు 


Prakrit Inscriptions in Andhra 


67. Vedic & Classical Sanskrit 
68. భరతవాక్యం 


Kk Kk Kk xk xk 


xvi 


134 
136 
137 
141 
143 
144 
146 
148 
151 
152 
153 
155 
198 
209 
210 
220 
227 


